చతుష్తష్టి ఉపచారపూజ 


శ్రీగురు మదనానంద సరస్వతీ పీఠము 
చతుష్షష్టి ఉపచార పూజ 
శ్రీ మాత్రేనమః 


౫ ధ్యానమ్‌ 
దశవక్రాదశభుజా దశపాదాంజన|ప్రభా 
విశాలయా రాజమాన త్రింశల్లోచన మాలయా 
స్పురద్దశనదం|ప్టా సా భీమరూపాహిభూమిప 
రూపసౌభాగ్యకాంతీనాం సాప్రతిష్టా మహాశ్రయా 
ఖడ్గం బాణం గదాం శూలం శంఖం చక్రం భుశుండికమ్‌ 
పరిఘం కార్ముకం శీర్షం నిశ్వోత [దుధిరందధాౌ 
ఏషా సా వైష్ణవీ మాయా మహాకాళీ దురత్యయా 
ఆరాధితా వశీకుర్యాత్స్పూజా కర్తుశ్చరాచరమ్‌ ॥ 
సర్వదేవ శరీరేభ్యో యావిర్భూతామిత ప్రభా 
త్రిగుణాసా మహాలక్ష్మీ సాక్షాన్మహిషమర్దినీ 
శ్వేతాననా నీలభుజా సుశ్వేత స్తనమండలా 
రక్తమధ్యా రక్తపాదా రక్తజంఘోరురున్నతా 
సుచిత్ర జఘనా చిత్రమాల్యాంబర విభూషణా 
చిత్రానులేపనా కాంతి రూప సౌభాగ్య శాలినీ 
అష్టాదశభుజా పూజ్య సా సహస్ర భుజాసతీ 
STE SE 508 దక్షిణాధః కర[క్రమాత్‌ 
అక్షమాలాచ కమలం Mia ds కులిశం గదా 
చక్రం (త్రిశూలం పరశుశ్ళంభో ఘంటాచ పాశకః 
శక్తిర్ణండశ్ళ్చర్మ చాపః పానపాత్రం కమండలుః 
అలంకృత భుజామేభిరాయుధైః కమలాసనామ్‌ 
సర్వదేవమయీమీశాం మహాలక్ష్మీ మిమాం నృప 
పూజయేత్సర్వ లోకానాం సదేవానాం ప్రభుర్భవేత్‌ Il 
గార దేహాత్సముద్భూతా యా సత్త్వైక గుణాశ్రయా 
సాక్షాత్‌ సరస్వతీ ప్రోక్తా Hood Anden 
దధౌచాష్ట భుజాబాణ ముసలే శూలచక్రభృత్‌ 
శంఖం ఘంటాం లాంగులం చ కార్ముకం వసుధాధిప! 
ఏషా సంపూజితా శక్యా సర్వజ్ఞత్వం ప్రయచ్చతి 


శ్రీగురు మదనానంద సరస్వతీ పీఠము 
వందేహం కుందసూనాభామిందీవర దళేక్షణామ్‌ 
వందారుజన మందారవల్లీం వాగధి దేవతామ్‌ ॥ 
శ్లో ఉషసి మాగధ మంగళగాయనైః LIES జాగృహి జాగృహి జాగ్సహి 
SSH కటాక్షనిరీక్షణెః జగదిదం జగదంబ సుభీకురు ॥ 
శ్రీమహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ బాలాత్రిపురసుందరీ రాజరాజేశ్వరీ భవానీచంద్రమౌళీశ్వర 
దేవతాభ్యోనమః N ధ్యాయామి I (0) 
2. దివ్యమందిరమ్‌ 
ER కనక కలశశోభమాన శీర్షం జలధరచుంబిసముల్లసత్సతాకమ్‌ 
భగవతి తవ సన్నివాసహేతోర్మణిమయ మందిరమేతదర్సయామి ॥ 
శ్రీమహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ బాలాత్రిపురసుందరీ రాజరాజేశ్వరీ భవానీచంద్రమౌళీశ్వర 
దేవతాభ్యోనమః I దివ్య నుందిరం SHOT I (1) 
3౩.రత్నముంటపమ్‌ 
Fu _కనకమయ వితర్దిశోభమానం దిశిదిశి పూర్ణ సువర్లకుంభయుక్తమ్‌ । 
నముయికృపయాశు సమర్బనం గృహీతుం మణినముయ మంటప మధ్యమేహిమాతః ॥ 
శ్రీమహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ బాలాత్రిపురసుందరీ రాజరాజేశ్వరీ భవానీచంద్రమౌళీశ్వర 
దేవతాభ్యోనమః Il రత్నముంటపం సనుర్భయాని Il (2) 
4.ఆంరోళకామ్‌ 
శ్లో తపనీయమయిీ సతూలికా కమనీయా మృదులోత్తరచ్చదా । 


ననరత్నవిభూషితా మయా శిబికేయం జగదంబితేర్సితా ॥ 
శ్రీమహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ బాలాత్రిపురసుందరీ రాజరాజేశ్వరీ భవానీచంద్రమౌళీశ్వర 
దేవతాభ్యోనమః ॥ ఆందోళికాం SOFT I (3) 
5.ఆవాహయామి 
ER శంఖచక్రగదాహస్తే సువర్ణాభే సుశోభనే ı 
HD వరం'దెహీ సర్వసిద్ధి ప్రదాయినీం I 


ఓం SWR పురుషః । సహ (ఫ్రాక్షస్సహ[ప్రపాత్‌ । స భూమిం IKT వృత్వా ı అత్యతిష్టద్దశాజ్ఞులమ్‌ ॥ 
ఓం హిరణ్యవర్థాం హరిణీం సువర్ల రజత స్రజామ్‌ ı చన్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ I 
శ్రీమహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ బాలాత్రిపురసుందరీ రాజరాజేశ్వరీ భవానీచంద్రమౌళీశ్వర 
దేవతాభ్యోనమః 1 ఆనాహయాని ॥ (4) 
6.రత్నసింహాసనమ్‌ 
ER నానానరప్రదాం దేనీం సమారాధన HERE ı 
కీతాంబరధరాం దేసీం సర్వక్షోభనివర్ణితామ్‌ I 


చతుష్తష్టి ఉపచారపూజ 2) 


శ్రీగురు మదనానంద సరస్వతీ పీఠము 
శ్లో, STEH వితర్ణి స్థాపితే తూలికాఢ్యే వినిధ కుసును కీర్లే కోటి బాలార్క వర్ణే 
భగవతి రమణీయే రత్నసింహాసనేస్మిన్నుపవిశ పదయుగ్న్మం హేమ FEAT ॥ 


ఓం పురుష వ్రీవేదగ్‌ం సర్వమ్‌ ı యద్భూతం యచ్చ భవ్యమ్‌ । ఉ్రతామృత్రత్వ హ్యేశానః ı యదన్నేనాత్రిరోహతి ॥ 
ఓం తాం మ్ల ఆవహ జాతవేదో లక్ష్మీ మనపగామినీమ్‌ । యస్థ్యాం హిరణ్యం విన్దేయం గామశ్యంపురుషాన్రహమ్‌॥ 
శ్రీమహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ బాలాత్రిపురసుందరీ రాజరాజేశ్వరీ భవానీచంద్రమౌళీశ్వర 
దేవతాభ్యోనమః I రత్న సింహాసనం సమర్సయామి I (5) 
7.వఏతానమ్‌ 
శ్లో మణిమౌక్తిక నిర్మితం మహాంతం కనక స్తంభ చతుష్టయేన యుక్తమ్‌ 
కనునీయ తమం భవాని తుభ్యం నన ముల్ల్హాభమిదం సమర్పయామి ॥ 
శ్రీమహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ బాలాత్రిపురసుందరీ రాజరాజేశ్వరీ భవానీచంద్రమౌళీ శ్వర 
దేవతాభ్యోనమః I నితానం SO, I (6) 
8.పాద్యమ్‌ 
EM తప్త కాంచన సంకాశాం కనులాం కనులాలయామ్‌ ı 
కన్యా మింది పూజ్యాం తాం జగదంబాం నమామ్యహమ్‌ T 
Fu దూర్వయా సరసిజాన్స్విత విష్ణుక్రాంతయా చ సహితం కుసుమాఢ్యమ్‌ ı 
పద్మయుగ్మ సదృకశే పదయుగ్మే పాద్యమేత దురరీకురు మాతః ॥ 


ఓం ప్రీతావానస్య మహిమా । అత్తో జ్యాయాగ్‌శ్ళ పూరుషః । పాదో౭_స్య విశ్వా భూతాని | త్రిపాదస్యామృతం దివి 
Il 
ఓం అశ్యపూర్వాం రథమధ్యాం హస్తినాదప్రబోధినీమ్‌ | శ్రియం దేవీముపహ్యయే శ్రీర్మా Band I 
శ్రీమహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ బాలాత్రిపురసుందరీ రాజరాజేశ్వరీ భవానీచంద్రమౌళీశ్వర 
దేవతాభ్యోనమః I పాద్యం సమర్సయామి 1 (7) 
2.08, 
EM జగద్య్వంద్యాం మహాలక్ష్మీం ప్రకృతిం విష్ణునల్లభామ్‌ 
రత్నసింహాసనస్థాం చ వందితాం పరమేశ్వరీమ్‌ I 
Fu గంధ పుష్పయనవ సర్హప దూర్వా సంయుతం తిల కుశాక్షత MEN ı 
హేమ పాత్ర నిహితం సహరల్షైరర్వ్య మేత దురరీకురు మాతః ॥ 


ఓం EIG ఉదైత్సురుషః | పాదో ౭ స్యేహాభవాత్సునః | తత్తో _ విప్పజ్య్య(క్రామత్‌ । స్రాశనాన్లశనే అభి ॥ 
ఓం Tod, తాం హిరణ్య(ప్రాకారా మా(రాం జ్వలంతీం So SH । పద్మే స్థితాం ప్రద్మవర్థాన్లామి 
హోపహ్యయే (శ్రియమ్‌ I 

శ్రీమహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ బాలాత్రిపురసుందరీ రాజరాజేశ్వరీ భవానీచంద్రమౌళీశ్వర 


Sg ఉపచారఫూజ 


శ్రీగురు మదనానంద సరస్వతీ పీఠము 
దేవతాభ్యోనమః 1 అర్హ్యం SHOT I (8) 
10. ఆచమునమ్‌ 
ER విద్యాధరాం మహాదేనీం పద్మాక్షీం లోకమాతరమ్‌ 
సర్వైశ్వర్య ప్రదామాచమనదానేన పూజయేత్‌ ॥ 
ER జలజద్యుతినా కరేణ జాతీ ఫల తక్కోల అనంగ గంధ Sn: 
అమలైరమృ తైరివాతిశీతైర్బ గవత్యాచమనం విధీయతామ్‌ ॥ 


ఓం తస్మాద్విరాడజాయత । విరాజో అధ్ధిపూరుషః | స జాతో అత్యరిచ్యత । ప్రశ్చాద్భూమి మధో ఫురః ॥ 
ఓం చ్లన్దాం ప్రభాసాం యశసా 0080 శ్రియం ల్రోకే దేవజుష్టా ముదారామ్‌ ı తాం పద్మినీమీం శరణ 
SO ప్రపద్యే లక్ష్మీ 5 నశ్యత్రాన్యాం వృణే | 
శ్రీమహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ బాలాత్రిపురసుందరీ రాజరాజేశ్వరీ భవానీచంద్రమౌళీశ్వర 
దేవతాభ్యోనమః 1 ఆచనునం సనుర్భయామి I (9) 
౫.మధుపర్యమ్‌ 
ER పంచామృతాదంతరేన మం|తైర్వేదోక్త కైరసి ı 
HH పూజయామి మధుపర్క పురస్సరమ్‌ ॥ 
Fu _ నిహితం కనకస్య సంపుటే సిహితం రత్నపిధాన కేనయత్‌ । 
తదిదం భవతీ కరేర్సితం మధుపర్కం జనని ప్రగృహ్యతామ్‌ ॥ 
శ్రీమహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ బాలాత్రిపురసుందరీ రాజరాజేశ్వరీ భవానీచంద్రమౌళీశ్వర 
దేవతాభ్యోనమః I మధుపర్కం సమర్సయామి I (10) 
౫2.ఆభ్యంగనమ్‌ 
ER ఏతచ్చంపక తైలనుంబ DAS: పుష్రైర్య్ముహుర్వాసితం 
న్యస్తం రత్స్నమయే సువర్లచషకే భృంగ్రైర మద్భిర్యుతమ్‌ ı 
సానందం సురసుందరీభిరభితో హసెర్హ తంతే మయా 
కేశేషు భమరప్రభేషు సకలేష్వంగేషుచా లిప్యతే ॥ 
శ్రీమహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ బాలాత్రిపురసుందరీ రాజరాజేశ్వరీ భవానీచంద్రమౌళీశ్వర 
దేవతాభ్యోనమః ॥ అభ్యంగనం సమర్సయామి ॥ (11) 
13.ఆద్వర్తనమ్‌ 
ER మాతః కుంకును పంక నిర్మితమిదం దెహా తవోద్యర్తనం 
భక్యాహం కలయామి హేను రజసా సంమిశితః కేసరైః ı 
కేశానానులకైర్విశోధ్య aD: కస్తూరికాద్యస్సాతైః 
స్నానం తే నవరత్న కుంభ నిహితైస్సంవాసితోష్టోదకైః 1 
శ్రీమహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ బాలాత్రిపురసుందరీ రాజరాజేశ్వరీ భవానీచంద్రమౌళీశ్వర 


చతుష్తష్టి ఉపచారపూజ 


శ్రీగురు మదనానంద సరస్వతీ పీఠము 
దేవతాభ్యోనమః 1 ఉద్వర్తనం సమర్సయామి 1 (12) 
14.9070, RD 
Fu దధి HK ఘృతైస్సమాక్షికైస్సితయా శర్కరయా సమున్వితైః 
స్నపయామి తవాంగమాదృతో జనని త్వాం పునరుష్ణవారిభిః I 
ఓం ఆప్యాయస్వ సమేతుతే విశ్వతస్సోమవృష్టియం ı భవావాజస్య Kong I 
ఓం దధ్ధిక్రావ్‌జ్లో అకారిషం జిష్టోరశ్వస్య వాజినః । సురభినో ముఖాకరత్రణ ı ఆయూగ్‌ం షితారిషత్‌ ॥ 
&o శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోవస్సవితోత్సునా త్వచ్చిద్రేణ పవిత్రేణ వస్తోస్సూర్యస్య 528: Il 
ఓం మధ్గువాతా బుతాయతే మధుక్షరంతి సింధవః ı మార్వీర్న స్పంత్వోషధీః । మధ్దునక్తముతోషసి మధుమత్త్సార్థివగ్‌ంరజః 
 మధ్గుద్యౌరస్తునః పితా | మధుమాన్నో వనస్పతి ర్మధుమాగ్‌ం అస్తుసూర్యః ee భవంతు నః ॥ 
ఓం Amis దివ్యాయజన్మనే స్వాదురింద్రాయ స్పుహవీతునామ్మే । స్వాదుర్మితాయ వరేణాయ వాయవే బృహస్పతయే 
పర్‌కత wir ı j . 
శ్రీమహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ బాలాత్రిపురసుందరీ రాజరాజేశ్వరీ భవానీచంద్రమౌళీశ్వర 
దేవతాభ్యోనమః Il పంచాన్సుత స్నానం SO,» Il (13) 
15.శుదాదక స్నానమ్‌ 
ER నదీనాం చైన సర్వాసాం మయానీతం జలం శుభమ్‌ 
అనేన స్నాపయామ్యంబ మం(ైర్వారుణ సంభవైః ॥ 
Fu DES సువాసితైస్సకుసుమైర్గంగాది తీర్గోదకైః 
మాణిక్యామలమౌక్తికాదికయు తైస్సచ్చైః సువర్గోదకైః 
మంట్రాన్రైదిక తాం్రికాన్సరిపఠన్‌ సానందమత్యాదరాత్‌ 
స్నానం తే పరికల్పయామి జనని స్నానం త్వమంగీకురు I 


ఓం యత్సురుషేణ హవిషా | Sr యజ్ఞమతన్వత ı SO. od _సీదాజ్యమ్‌ ı (గ్రేష్మ ఇధ్మశృరద్దవిః ॥ 
ఓం SB, తపసో౭_ధిజాతో SIE వృక్షో౭_థ బిల్వః ı తస్య ఫలాని తప్పసా నుదన్తు మాయా 
న్రరాయాళ్ళ భాహ్యా wohn (నమక చమక శ్రీసూక్తాదీన్‌ పఠేత్‌ ) 
శ్రీమహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ బాలాత్రిపురసుందరీ రాజరాజేశ్వరీ భవానీచంద్రమౌళీశ్వర 
దేవతాభ్యోనమః Il శుద్దోదక స్నానం సమర్సయామి Il (14) 
16.వస్త్రమ్‌ 
EM జగద్య్వంద్యాం మహాలక్ష్మీం ప్రకృతిం విష్ణునల్లభామ్‌ | 
నానావిధైశ్ళుభైర్య(సైః పూజయామీశ వల్లభామ్‌ ॥ 
శ్లో _బాలార్కద్యుతి దాడిమీయకుసునుం ప్రస్సర్థి సర్వోత్తమమ్‌ । 
STEH పరిధేహి దివ్యవసనం భక్యామయా కల్ప్సితమ్‌ ॥ 


Sy ఉపచారఫూజ (5) 


శ్రీగురు మదనానంద సరస్వతీ పీఠము 
ముకాభి(ర్లథితం సకంచుకనిదం స్వీకృత్య పీత ప్రభమ్‌ 
SIT సమాన వర్లమతులం (IST మంగీకురు ॥ 


ఓం సప్తాస్యాసన్సరిధయః ı త్రిస్సప్తసమిధః కృతాః । దేవా యద్ద్యజ్ఞం Er । అబధ్నన్సురుషం ప్రశుమ్‌ ॥ 
ఓం ఉపైతు మాం దేవస్తఖః కీర్తిశ్చ మణినా సహ । ప్రాధుర్హూతో౭_స్మి ge 3, మృద్దిందదాతు మే ॥ 
శ్రీమహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ బాలాత్రిపురసుందరీ రాజరాజేశ్వరీ భవానీచంద్రమౌళీశ్వర 
దేవతాభ్యోనమః ॥ వస్త్రం SOFT I (15) 
17.6పఏవీతమ్‌ 
EN సర్వసిద్ది ప్రదాం దేవీం సర్వలోకనమహేశ్య్వరీమ్‌ 
m >) 
నానారత్న ధరాం వందే నానాగుణవిధాయినీమ్‌ ॥ 


ఓం తం యజ్ఞం బర్‌హిషి IE । పురుషం జాత మగగ్రతః । తేన దేవా అయజంత । సాధ్యా Bäche యే॥ 


ఓం క్షుత్సిపాసామలాం జ్వేష్ణామలక్ష్మీరాశయామ్యహమ్‌ | అభూత్తి SEHR సర్వాన్నిర్లుద మే గృహాత్‌॥ 
శ్రీమహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ బాలాత్రిపురసుందరీ రాజరాజేశ్వరీ భవానీచంద్రమౌళీశ్వర 
దేవతాభ్యోనమః ॥ ఉపవీతం ఉత్తరీయం సమర్సయామి ॥ (16) 
18. దివ్యపాదుకామ్‌ 
Fu  నవరత్నయుతే మయార్సితే కమనీయే తపనీయ పాదుకే 
సవిలాసమిదం పదద్వయం కృపయాదేని తయోర్నిధీయతామ్‌ ॥ 
శ్రీమహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ బాలాత్రిపురసుందరీ రాజరాజేశ్వరీ భవానీచంద్రమౌళీశ్వర 
దేవతాభ్యోనమః 1 దిన్య పాదుకాం సమర్సయామి I (17) 
19.కేశపాశఐబంధనమ్‌ 
EM బహుభిరగురుధూపైస్సాదరం ధూపయిత్వా 
భగవతి తవకేశాన్‌ కంకతైర్మార్హయిత్వా ı 
సురభిరరనిందైశ్చంపకైశ్సార్బయిత్వ్యా 
SHE కనకసూతైర్థూటమన్వేష్టయామి ॥ 
శ్రీమహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ బాలాత్రిపురసుందరీ రాజరాజేశ్వరీ భవానీచంద్రమౌళీశ్వర 
దేవతాభ్యోనమః ॥ కేశసాశ బంధనం సమర్పయామి ॥ (18) 
2౦.నేత్రయోస్పావీరాంజనమ్‌ 
EM సౌవీరాంజన మిదమంబ SH విన్యస్తం కనక శలాకయానముయాయత్‌ 
తన్నూనం మలినమపిత్య్వదక్షిసంగాత్‌ బ్రహ్మం ద్రాద్యభిలషణీ యతామియాయ I 
శ్రీమహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ బాలాత్రిపురసుందరీ రాజరాజేశ్వరీ భవానీచంద్రమౌళీ శ్వర 
దేవతాభ్యోనమః ॥ నేత్రయోస్సావీరాంజనం సమర్పయామి ॥ (19) 


చతుష్తష్టి ఉపచారపూజ 6) 


శ్రీగురు మదనానంద సరస్వతీ పీఠము 
21. సర్వాభరణాని 
Fu మాణిక్య ముక్తాఫల విద్రుమైశ్చ గారుత్మతైశ్సాప్యథ పుష్యరాగైః ı 
Sao చ నీలం చ గృహాణదేవి గోమేధి వైఢూర్య కృతాంశ్చ హారాన్‌ ॥ 
Fu మంజీరే పదయోర్నిధాయ రుచిరౌ విన్యస్య కాంచీం కటౌ 
ముక్తాహార మురోజ యోరనుపమాం నక్షత్రమాలాం AR ı 
కేయూరాణి భుజేషు రత్న వలయ dei కరేషు క్రమాత్‌ 
తాటంకే తవకర్ణయోర్స్వినిదధే శీర్షే చ చూడామణిమ్‌ ॥ 
Fu  ధమ్మిల్లే తన దేవి హేమకుసుమాన్యాధాయ ఫాలస్థలే 
ముక్తారాజి నిరాజి హేనుతిలకం నాసాపుటే మౌక్తికమ్‌ ı 
మాతర్మౌక్తిక జాలికాంచ కుచయోస్సర్యాంగలీషూర్మికాః 
కట్యాం కాంచన కింకిణీర్వినిదధేరత్నావతంసం[శ్రుతౌ 1 
Re) హిరణ్యరూపస్సహిరణ్య సందృగపాన్నషాత్సేద్దుహిరణ్య వర్లః | హిర్రణ్యయా త్సర్తియోనెర్ని షద్యా హిర్తణ్య 
దాదద్దద్యన్నమస్మై ॥ 
శ్రీమహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ బాలాత్రిపురసుందరీ రాజరాజేశ్వరీ భవానీచంద్రమౌళీశ్వర 
దేవతాభ్యోనమః I సర్వాభరణాని సనుర్భయామి I (20) 
22.8005» 
Fu చందనాగరు కర్పూర గోరోచన సుకుంకుమమ్‌ 
కస్తూర్యాది సుగంధాఢ్యం సర్వాంగేషు విలేపయే ॥ 
శో మాతః ఫాలతలే తవాతి వినులే కాశ్మీర కస్తూరికా 
కర్ఫూరాగరుభిః కరోమి తిలకం దేహేంగరాగం తవ । 
వక్షోజాదిషు యక్షకర్ణనురసై స్పిక్వాచ పుష్ప ద్రవైః 
పాదౌ చందన లేపనాదిభిరహం సంపూజయామి (క్రమాత్‌ ॥ 


ఓం తస్మాద్యజ్ఞాళ్సర్వహుతః । బుచ్రస్సామాని జజ్ఞిరే । ఛందాగ్‌ంసి జజ్ఞిరే తస్మాత్‌ । యజుస్తస్మాదజాయత ॥ 
ఓం గన్దద్వారాన్దురాధర్థాం నిత్య్వపుష్టాజ్కరీషిణీమ్‌ ı ఈశ్వరీగ్‌ం సర్వభూతానాం తా మిహోపహ్యయే (శ్రియమ్‌ ॥ 
శ్రీమహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ బాలాత్రిపురసుందరీ రాజరాజేశ్వరీ భవానీచంద్రమౌళీశ్వర 
దేవతాభ్యోనమః I శ్రీగంధం సమర్సయామి 1 (21) 
23.650,88 
EM శ్వేత వర్ణానమలభాన్‌ కుంకునూక్తాం శ్చ తండులాన్‌ ı 
అక్షతానర్సయిష్యామి లలాట ఫలకేశుచౌ ॥ 
Fu _ రత్నాక్షతైస్వాం పరిపూజయామి ముక్తాఫలైర్యారుచిరారనిందైః ı 
అఖండితైర్లె నియవాది భిర్వా కాశ్మిర పంకాంకిత తండులైర్వా ॥ 


Sy ఉపచారఫూజ 


శ్రీగురు మదనానంద సరస్వతీ పీఠము 
ఓం తస్మాధ్యజ్ఞాళ్ల్రర్వహుతః ı బుచస్సామాని జజ్ఞిరే । ఛందాగ్‌ంసి జజ్ఞిరే తస్మాత్‌ | యజుస్తస్మాదజాయత ॥ 
ఓం మనసః కామమాకూతిం వాచస్సత్యమశీమహి ı ప్రశూనాగ్‌ం రూప మన్నస్య మయి శ్రీశ్రయత్రాం యశః ॥ 
శ్రీమహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ బాలాత్రిపురసుందరీ రాజరాజేశ్వరీ భవానీచంద్రమౌళీశ్వర 
దేవతాభ్యోనమః I రత్నాక్షతాన్‌ సనుర్సయామి I (22) 
24.హరలిద్రాచూర్ణ్లమ్‌ 
శ్లో ET శరీరాంగి హంసరూపే యతీశ్వరీ । 
హస్తము ద్రాంకుశధరే హరిద్రాం మాతృ్ఫకేర్సయే ॥ 
ఓం _ అహిరివభ్లోగైః పర్యేతి బాహుం జ్యాయాహేతిం పరిబాధమానః । 
హస్తఘ్నో విశ్వావయునాని విద్వాన్‌ పుమాన్‌ పుమాగ్‌ం సంపరిపాతు విశ్వతః ॥ 
శ్రీమహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ బాలాత్రిపురసుందరీ రాజరాజేశ్వరీ భవానీచంద్రమౌళీశ్వర 
దేవతాభ్యోనమః N హరిద్రాచూర్లం సమర్పయామి ॥ (23) 
25.కుంకుమవిలేపనమ్‌ 
Su కైలాస వాసినీ దేవి కస్తూరీ తిలకాధరే 
TON గిరిజాదేని కుంకుమాన్‌ మాత్ఫకేర్సయే ॥ 
ఓం యాగుంగూర్యా సినీవాలీ యారాకా యా సరస్వతీ ఇంద్రాణీ మహ్వఊతయే వరుణానీం స్వస్తయే I 
శ్రీమహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ బాలాత్రిపురసుందరీ రాజరాజేశ్వరీ భవానీచంద్రమౌళీశ్వర 
దేవతాభ్యోనమః ॥ కుంకునమునిలేపనం సమర్సయామి ॥ (24) 
26.సుగంధ పటబాసాూదికమ్‌ 
Fu జనని చంపక తైలమిదంపురో మృగమదోపయుతం పటవాసకమ్‌ 
సురభిగంధయుతం SAHNE సపదిసర్వమిదం ప్రతిగృహ్యతామ్‌ ॥ 
ఓం ఆయనే తే పరాయణే దూర్వా FH YA: । (FH ఫుండరీకాణి సముద్రస్య గృహా ఇమే ॥ 
శ్రీమహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ బాలాత్రిపురసుందరీ రాజరాజేశ్వరీ భవానీచంద్రమౌళీశ్వర 
దేవతాభ్యోనమః ॥ సుగంధ పటవాసాదికం SHIT ॥ (25) 
27.సీమంతేసిందూరమ్‌ 
శ్లో సీమంతే తే భగవతి మయాసాదరన్యస్తమేతత్‌ 
సిందూరం మే హృదయ కమలే హర్షవర్షం తనోతు । 
బాలాదిత్యద్యుతిరిన సదాలోహితా యస్య కాంతిః 
త్వాం9_తర్భ్వాంతం హరతు సకలం చేతసా చింతయామి ॥ 
శ్రీమహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ బాలాత్రిపురసుందరీ రాజరాజేశ్వరీ భవానీచంద్రమౌళీశ్వర 
దేవతాభ్యోనమః ॥ సీనుంతే సిందూరం సమర్పయామి ॥ (26) 


చతుష్తష్టి ఉపచారపూజ 8) 


ER 


YA (YA ర్‌ 
శ్రీగురు మదనానంద సరస్వతీ పిఠము 


28.ఫుష్ట్పాక్షతాన్‌ 
మందారపారిజాతాబ్దకేతకీ పాటలీసుమైః 
మాలతీ మల్లికా YA స్సర్వ HIN పూజయే ॥ 
మందారకుంద కరవీర కదంబ పుష్పైస్వాందేని సంతత మహం పరిపూజయామి ı 
జాతీ జసా నకుల చంపక కేతకాది నానావిధాని కుసుమాని చ తే౭_ర్భృయామి ॥ 
మాలతి నవకుళహేనుపుష్పికా కాంచనారు కరవీరకైతకైః ı 
కర్ణికారగిరి కర్లికాదిభిః పూజయామి జగదంబ తే వపుః ॥ 
పారిజాత శతపత్రపాటలైర్మల్లికా నకుళ చంపకాదిభిః ı 
అంబుజైర్వికసితైశ సాదరం పూజయామి జగదంబ తే SH: ॥ 


ఓం SIE అజాయంత । యే కే చోభయాదతః । గావో హ జజ్ఞిరే తస్మాత్‌ । తస్మాజ్ఞాతా అజావయః ॥ 


ఓం మనసః కామమాకూతిం వాచస్పృత్యమశీమహి । ప్రశూనాగ్‌ం రూప మన్నస్య Han శ్రీ శ్రయత్తాం యశః ॥ 


oo on nn BoD n= 


దేవతాభ్యోనమః Il 


5 అంగషహూజ 


. Lo Sr నమః 


ఓం వారాహై నమః 


. &o జ్యోత్నాయె నమః 

. ఓం (BER నమః 

. ఓం (బ్రాహ్య్యై నమః 

. ఓం వహ్నిమండలవాసిన్యై నమః 
. ఓం Bass నమః 


ఓం శివాయ నమః 


. ఓం సుభద్రాయె నమః 

. శం సర్వాస్రధారిణ్య నమః 

. ఓం మహాసరస్వత్యై నమః 

. ఓం అనంతాయె నమః 

. ఓం సుగంధపరిమళాయిె నమః 
. ఓం మహాబలాయి నమః 

. ఓం మహాలక్ష్యి నమః 

. ఓం సర్వదేవస్తుతాయై నమః 


పాదౌ పూజయామి ॥ 
జంఘే పూజయామి ॥ 
జానునీ పూజయామి ॥ 
ఊరూ పూజయామి ॥ 
గుహ్యం పూజయామి ॥ 
కటిం పూజయామి ॥ 
నాభిం పూజయామి ॥ 
హృదయం పూజయామి ıı 
కంఠం పూజయామి ıı 
బాహూన్‌ పూజయామి ॥ 
ముఖం పూజయామి ॥ 
నేత్రాణి పూజయామి ॥ 
నాసికాం పూజయామి I 
లలాటం పూజయామి II 
శిరః పూజయామి ॥ 
సర్వాంగాని పూజయామి ॥ 


(శ్రీ లలితా సహస్ర, (త్రిశతీ, ఖడ్గమాలా నామాదిభిః పూజయేత్‌) 
శ్రీమహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ బాలాత్రిపురసుందరీ రాజరాజేశ్వరీ భవానీచంద్రమౌళీశ్వర 


పుష్పాక్షతాన్‌ సమర్పయామి ॥ 


చతుష్తష్టి ఉపచారపూజ 


(27) 


శ్రీగురు మదనానంద సరస్వతీ పీఠము 
23.53 

EM దశాంగో గుగ్గులోపీతశ్చందనాగరు సంయుతః 
కర్ఫూరలాక్షా Sons ధూసపోయం ప్రతిగృహ్యతామ్‌ I 

శ్లో॥ RP సంమిళితైస్సితాభ్ర STE TS సంమిశ్రితైః 
కర్ఫూరా కలితైస్సితా మధుయుతైర్లోసర్సిషా ధూపితైః ॥ 
శ్రీఖండా గురుగుగ్గులు ప్రభ్బ తిభిర్నానావిధైర్వస్తుభిః 
ధూపం తే పరికల్పయామి జననీ ధూపం త్యమంగీకురు I 


ఓం యత్సురుషం వ్యదధుః । Br వ్యకల్పయన్‌ । ముఖం కిమస్య కౌ బాహూ । కావూరూ పాదావుచ్యేతే ॥ 
ఓం క్రర్ణమేన ప్రజాభూతా మయి I కర్దమ । శ్రియం వాసయ మే కులే మాతరం పద్మ్మమాలినీమ్‌ ॥ 
శ్రీమహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ బాలాత్రిపురసుందరీ రాజరాజేశ్వరీ భవానీచంద్రమౌళీశ్వర 
దేవతాభ్యోనమః ॥ ధూపమాఘ్రాపయామి ॥ (28) 
30.853» 
శ్లో॥ _గోఘృతావర్తి సంయుక్తా దీపమాలా మనోహరామ్‌ 
అజ్ఞాననుంధకారం మే నివారయతు Faser 1 
Fı రత్నాలంకృత హేమపాత్ర నిహితైర్లోసర్సిషా OR: 
దీపైర్లీరతరాంధకార భిదురైర్సాలార్క కోటి ప్రభైః । 
ఆతామైజ్వ్యలదుజ్ఞ్షల జ్వల నవద్రత్న ప్రభాదీపితైః 
మాతస్వామహమాదరాదనుదినం నీరాజయామ్యంబికే ॥ 


ఓం బ్రాహ్మణోస్య ముఖమాసీత్‌ | బాహూ రాజన్యః కృతః | ఊరూ BEN యద్వెశ్యః ı ప్రద్భ్ర్యాగ్‌ం శూద్రో 
అజాయత ॥ 
ఓం ఆపస్రజన్లు Ya చిక్తీత వస మే గృహే । ని చ దేవీం మాతరం (శ్రియం వాసయ మే కులే ॥ 
శ్రీమహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ బాలాత్రిపురసుందరీ రాజరాజేశ్వరీ భవానీచంద్రమౌళీశ్వర 
దేవతాభ్యోనమః ॥ దీపం దర్శయామి 1 (29) 
3.కుంభాల్తిక్యమ్‌ 
Fu మహతి కనక పాత్రే స్థాపయిత్వా విశాలాన్‌ 
తపన సదృశరూసా నంధకార ప్రభేదాన్‌ ı 
బహుఘృత మధథతేషు న్యస్త దీపానకంపాన్‌ 
భువన జనని కుర్వే నిత్యమారార్తికం తే॥ 
EM సనినయనుధ కృత్వాజానుయుగ్మం ధరణ్యాం 
సపది శిరసిధృత్వ్యా పాత్రమారార్తి కస్య । 


చతుష్తష్టి ఉపచారపూజ 10) 


శ్రీగురు మదనానంద సరస్వతీ పీఠము 
ముఖకనుల సమీపేతేం౩బసార్థం So 
(భమయతి మయిభూయాందాశుసా(ర్థః కటాక్షః ॥ 
శ్రీమహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ బాలాత్రిపురసుందరీ రాజరాజేశ్వరీ భవానీచంద్రమౌళీశ్వర 
దేవతాభ్యోనమః I కుంభార్తిక్యం SOFT 1 (30) 
32.13 BASS నైబేద్యమ్‌ 
EM సర్వ భక్ష్యై శ్చ SEN SPA): సమన్వితమ్‌ 
నైవేద్యం మానసోభీష్టం మహాలక్ష్మీర్షివేదయే I 
ER మాతస్వాం 58 దుగ సాయస మహాశాల్యన్య సంతానికా 
సూపాపూప సితాఘృ తైస్సవటకైస్సక్షౌద్ర రంభాఫలైః ı 
ఏలా జీరక హింగునాగరనిశా కుస్తుంబరీ సంస్కృతైః 
శాకైస్సాకమహం సుధాధికర్ససై స్పంతర్పయామ్యంబికే 1 
శ్లో PATE సూప దధి దుగ్జ సితా ఘృతాని 
సుస్వాదు యుక్త పరమాన్న పురస్కృతాని ı 
శాకోల్ల సన్మరిచి జీరక బాహ్లికాని 
భక్ష్యాణి భక్ష జగదంబ మయార్సితాని ॥ 
ER క్షీరమేతదిదముత్తమోత్తమం ప్రాజ్యమాజ్యమిదముజ్వలం మధు । 
మాతరేతదమృ తోపమం త్రయం Soße పరిపీయతాం ముహుః ॥ 


ఓం చం(ద్రమా మనసో జాతః । చక్షో స్ఫూర్యో అజాయత । ముఖాదిం[ద్ర NN) | ప్రాణాద్యాయు రజాయత ॥ 
ఓం gro ప్రుష్కరిణీం పుష్టిం సువర్గాం హేమ మాలినీమ్‌ । స్తూూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో 
మమావహ ॥ 
శ్రీమహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ బాలాత్రిపురసుందరీ రాజరాజేశ్వరీ భవానీచంద్రమౌళీ శ్వర 
దేవతాభ్యోనమః ॥ షడ్రసోపేత నైవేద్యం సనముర్హయామి ॥ (31) 
33౩.హస్త ప్రక్షాళనమ్‌ 
ER పానీయం పావనం శ్రేష్టం గంగాది సరిదుద్భవమ్‌ 
హస్త ప్రక్షాళనం దేవి గృహాణ ముఖశోధనమ్‌ ॥ 
ER ఉష్ణోదకైః పాణియుగం ముఖం చ EFF మాతః కలధౌత పాత్రే 
కర్పూర Her సకుంకుమేన హస్తా సముద్వర్తయ చందనేన ॥ 
శ్రీమహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ బాలాత్రిపురసుందరీ రాజరాజేశ్వరీ భవానీచంద్రమౌళీశ్వర 
దేవతాభ్యోనమః ॥ హస్త ప్రక్షాళనం సమర్పయామి ॥ (32) 


Sy ఉపచారఫూజ =» 


YA (YA ర్‌ 
శ్రీగురు మదనానంద సరస్వతీ పిఠము 


ER 


34.పానియమ్‌ 
అతికశీత ముఠీర వాసితం తపనీయే కలశే నివేదితమ్‌ ı 
పటపూత మిదంజితాన్ఫుతం శుచిగంగాన్ఫు తమంబపీయతామ్‌ I 


శ్రీమహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ బాలాత్రిపురసుందరీ రాజరాజేశ్వరీ భవానీచంద్రమౌళీశ్వర 


దేవతాభ్యోనమః ॥ సానీయం BOT 1 (33) 
35.ఫలమ్‌ 
ER ఇదం ఫలం మయాదేని స్థాపితం పురతస్తన 
తేనమే సఫలావాస్తిర్భ వేజ్జన్మని జన్మని T 
ER తా|నామ్రురంభా ఫల సంయుతాని (ద్రాక్షొఫల క్షౌద్రసమన్వితాని 
సనారికేళాని సదాడిమాని ఫలాని తే దేని SUCHER ॥ 
ER కూశ్మాండ కోశాతక సమితాని జంబీర నారంగ SHIT 


సబీజ పూరాణి సజాంబవాని ఫలానితే దేని SHE ॥ 


శ్రీమహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ బాలాత్రిపురసుందరీ రాజరాజేశ్వరీ భవానీచంద్రమౌళీశ్వర 


దేవతాభ్యోనమః ॥ ఫలాని SOSE I (34) 
36.తాంబూలమ్‌ 
శో కర్పూర నాగవల్లీభిః క్రముకైర్రాజితం తథా 
ఏలా లవంగ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్‌ I 
శ్లో _కర్ఫూరేణ యుతైర్తనంగ సహితైస్తక్కోల చూర్గాన్వితైః 
సుస్వాదు క్రముకైస్పగార ఖదిరైస్సుస్నిగ్గజాతీ ఫలైః ı 
మాతః కైతక పత్ర పాండురుచిరైస్తాంబూల వల్లీ దళైః 
సానందం ముఖ మండనార్థమతులం తాంబూల నుంగీకురు ॥ 
శ్లో॥ _ఏలాలవంగాది SR తక్కోల కర్పూర నిమి శ్రితాని 
తాంబూల నల్లీ దళ సంయుతాని పూగాని తే దేని SHARE ॥ 
ER తాంబూల వల్లి దళనిర్ణిత హేమవర్లం SITE పూగ ఫల మౌక్తిక చూర్ణ యుక్తన్‌ ı 


రత్నస్థగస్థితమిదం ఖదిరేణ సార్థం తాంబూలనుంబ నదనాంబురు హేగృహాణ I 


ఓం నాభ్యాఆసీదంతరిక్షమ్‌ । శీర్లోద్యౌ స్పమవర్తత । పద్భ్యాం భూమిర్దిశ్ఫో(త్రాత్‌ । తథా లోకాగ్‌ం అకల్పయన్‌ ॥ 


ఓం ఆ(ర్థాం యః కరీణీం NO పిజ్ఞభాం పద్మమాలినీమ్‌ ı చన్దాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో 


మమావహ ॥ 


శ్రీమహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ బాలాత్రిపురసుందరీ రాజరాజేశ్వరీ భవానీచంద్రమౌళీశ్వర 
దేవతాభ్యోనమః ॥ తాంబూలం సనుర్భ్సయామి I (35) 


చతుష్తష్టి ఉపచారపూజ 12) 


శ్రీగురు మదనానంద సరస్వతీ పీఠము 
37. సువర్ణ ఫుప్పదక్షిణామ్‌ 
Fu స్వర్ణం పవిత్రమనమలం సర్వపాపవినాశనమ్‌ । 
సర్వైశ్వర్య ప్రదం యస్మాదతశ్ళాంతిం ప్రయచ్చమే I 
శ్లో, అధథబహుమణిమి శైర్మాక్తికైస్వాం వికీర్య 
తిభునన కమనీయెః పూజయిత్వాచ Sa 
మిళిత DISSHTO దివ్యమాణిక్యయుక్తాం 
జనని కనక నృష్టిం దక్షిణాంతేర్భయామి I 
శ్రీమహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ బాలాత్రిపురసుందరీ రాజరాజేశ్వరీ భవానీచంద్రమౌళీ శ్వర 
దేవతాభ్యోనమః ॥ సువర్ల పుష్ప దక్షిణాం సమర్పయామి ॥ (36) 
38.ఛత్రమ్‌ 
EM ST కాంచనదండనుండిత మిదం పూర్ణేందు బింబప్రభం 
నానారత్న నిశోభి హేమకలశం లోకత్రయాహ్లోదకమ్‌ । 
భాస్వన్మాక్తిక జాలికాపరివృతం ప్రీత్యాత్మ హస్తేధృతమ్‌ | 
ఛత్రం తే పరికల్పయామి జనని త్వష్టా స్వయంనిర్మితమ్‌ I 
శ్రీమహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ బాలాత్రిపురసుందరీ రాజరాజేశ్వరీ భవానీచంద్రమౌళీశ్వర 
దేవతాభ్యోనమః ॥ ఛత్రం SOFT I (37) 
39.చామురమ్‌ 
Su 380% మరీచిగౌరవర్లెర్మణిముక్తా విలసత్సువర్లదండైః ı 
జగదంబ విచిత్ర చానమురైస్వానమహమానందభరేణ STH ॥ 
శ్రీమహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ బాలాత్రిపురసుందరీ రాజరాజేశ్వరీ భవానీచంద్రమౌళీశ్వర 
దేవతాభ్యోనమః I చానురాభ్యాం SOFT I (38) 
40.565,89 
ER మార్తాండ మండల నిభో జగదంబయోయం 
భక్యామయా మణిమయోముకురోర్సితస్తే ı 
పూర్ణేందుబింబరుచిరం వదనం స్వకీయం 
అస్మిన్‌ విలోకయ నిలోల విలోచనేత్వమ్‌ I 
శ్రీమహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ బాలాత్రిపురసుందరీ రాజరాజేశ్వరీ భవానీచంద్రమౌళీశ్వర 
దేవతాభ్యోనమః 1 దర్శణం సమర్సయామి 1 (39) 
౫.నీరాజనమ్‌ 
Fu కర్పూర వర్తి సంయుక్తం దీపమాలా విరాజితమ్‌ 
నీరాజనం గృహాణత్వం నారాయణి నమోస్తుతే ॥ 
EM ఇంద్రాదయోనతిశతైర్మకుట ప్రద పైర్షిరాజయంతి సతతం తవసాదపీళమ్‌ 


BOY ఉపచారపూజ 


శ్రీగురు మదనానంద సరస్వతీ పీఠము 
తస్మాదహం తవ సమస్త శరీర మేతన్నీరాజయామి జగదంబ సహగస్రదీపైః ॥ 
ఓం వేదాహ మేతం పురుషం మహాంతమ్‌ ı ఆధిత్యవర్లం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః । 
నామాని Sara భివదన్‌ యదాస్తే I | 
ఓం తక ఆవహ జాతవేదో లక్ష్మీ మనపగ్గామినీమ్‌ ı యస్తాం హిరణ్యం ప్రభూతం గావో ద్దాస్యోం_శ్యాన్‌ 
విన్దేయుమ్సురుషాన్రహమ్‌ ॥ 
OS ప్రార్బత ప్రియమేధాసో అర్చత I అర్చంతు పుత్రకా ఉత పురం న HRS । 
నర్య(ప్రజాం ము A ı అమృతత్స్వ్వాయ జీవసే Po జనిష్యమాణాం చ I అమృతే 58 ప్రతిష్టితామ్‌ | 


అథర్వ పితుం మే గోపాయ ı రసమన్న మిహాయుషే ı అదబ్దాయో౭_శీతతనో । అవిష న్మః పితుం కృణు 
(ER పశూన్మే గోపాయ । ద్విపాదో యే చతుష్పదః | అష్టా శఫాశ్చ య ఇహాగ్నే। యేచై కశఫా ఆశుగా । 
సప్రథ సభాం మే గోపాయ । యే చ సభ్యాస్సభా సదః ı తానింద్రియావతః కురు ı సర్వ మాయురుపాసతామ్‌ 


అహే బుధ్నియ Ho మే గోపాయ | య మృషయ HAT | బుచస్సామాని యజూగ్‌ంషి । 
సాహి శ్రీ రమృతా సతామ్‌ ı మానోహిగ్‌ం సీ జ్ఞాతవేదో గామశ్వం పురుషం జగత్‌ । 


అవిభ్రదగ్న ఆగహి శ్రియా మా పరిపాతయ ॥ 


శ్రీమహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ బాలాత్రిపురసుందరీ రాజరాజేశ్వరీ భవానీచంద్రమౌళీశ్వర 
దేవతాభ్యోనమః ॥ నీరాజనం సమర్పయామి ॥ (నీరాజన గీతాని సర్వైస్సహగాయేత్‌ ) (40) 
42.దివ్య మంత్రపుష్పమ్‌ 
శ్లో క్షీరోదార్లన సంభూతే కమలే కమలాలయే 
జాతీపున్నాగ U గృహాణ కుసుమాంజలిమ్‌ ॥ 
ER చరణనలినయుగ్మం పంకజైః పూజయిత్వా 
కనక కనుల నూలాం కంఠ SEI | 
శిరసి వినిహితోయం రత్న పుష్పాంజలిస్తే 
హృదయ కమలముధ్వ్యే హర్ష వర్షం తనోతు ॥ 


ఓం ధాతా ప్రురస్తాద్యముదాజహార । NE WITT (ప్రదిశ శ్చత[ప్రః । తమేవం విద్యా నమృత ఇహ భవతి । నాన్యః 
పన్హా అయనాయ విద్యతే ॥ 

@ 
ఓం యళ్ళుచిః ప్రయతో భూత్వా జుహుయా దాజ్యమన్వహమ్‌ । శ్రియః పంచ దశర్పం చ శ్రీకామస్సత్ర్తతం 
జపేత్‌ ॥ 


ఓం సహస్ర 80 దేవమ్‌ ----- యోపాం పుష్పం ----॥ 


చతుష్తష్టి ఉపచారపూజ 


శ్రీగురు మదనానంద సరస్వతీ పీఠము 
శ్రీమహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ బాలాత్రిపురసుందరీ రాజరాజేశ్వరీ భవానీచంద్రమౌళీశ్వర 
దేవతాభ్యోనమః ॥ దివ్య మంత్రపుష్పం సమర్సయామి ॥ (41) 
43.8080» 
Fu _ పదేపదేయా పరిపూజ్యకేభ్య స్పద్యోశ్వమేధాది ఫలం దదాసి 
తాం సర్వ సాపక్షయహేతుభూతాం ప్రదక్షిణెస్వాం పరితః కరోమి ॥ 
శ్రీమహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ బాలాత్రిపురసుందరీ రాజరాజేశ్వరీ భవానీచంద్రమౌళీశ్వర 
దేవతాభ్యోనమః ॥ (ప్రదక్షిణ త్రయం SHOT Il (42) 
44.నమగ్మారాన్‌ 
EM రకోత్స లారక్తకలా ప్రభాభ్యాం ధ్వజోర్హ్యరేఖా కులిశాం కుశాభ్యామ్‌ 
అశేష బృందారక వందితాభ్యాం నమో భవానీ పదపంకజాభ్యామ్‌ I 
శ్రీమహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ బాలాత్రిపురసుందరీ రాజరాజేశ్వరీ భవానీచంద్రమౌళీశ్వర 
దేవతాభ్యోనమః Il ననుస్కారాన్‌ SOFT Il (43) 
45.936059» 
శ్లో! ప్రీయగతిరతితుంగో రత్నపల్యాణయుక్తః కనక HH విభూషస్నిగ్గ గంభీరఘోషః 
భగవతి కలితోయం వాహనార్థం మయాతే తురగ శత సమేతో వాయువేగస్తురంగః ॥ 
శ్రీమహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ బాలాత్రిపురసుందరీ రాజరాజేశ్వరీ భవానీచంద్రమౌళీశ్వర 
దేవతాభ్యోనమః 1 తురంగం సమర్సయామి I (44) 
46.మచదగజమి 
ER మధుకర వృత్తకుంభన్యస్త సిందూర రేణుః 
కనక కలిత ఘంటా కింకిణీశోభికంఠః 
శ్రవణ యుగళ చంచచ్చామరో మేఫుతుల్యో 
జనని తవముదేస్యాన్మత్త మాతంగ ఏషః ॥ 
శ్రీమహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ బాలాత్రిపురసుందరీ రాజరాజేశ్వరీ భవానీచంద్రమౌళీశ్వర 
దేవతాభ్యోనమః 1 నుదగజం సమర్సయామి 1 (45) 
47.289,65 
Fu  ద్రుతతరతురగైర్విరాజమానం మణిమయ చక్ర చతుష్టయేన యుక్తమ్‌ ı 
కనకమయముహం వితానవంతం భగవతి తే హి రథం సమర్సయామి ॥ 
శ్రీమహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ బాలాత్రిపురసుందరీ రాజరాజేశ్వరీ భవానీచంద్రమౌళీశ్వర 
దేవతాభ్యోనమః ॥ రథం సమర్సయామి 1 (46) 
48.చతురంగ సైన్యమ్‌ 
శ్లో హయ గజ రథపత్తి శోభమానం దిశిదిశి దుందుభి మేఘనాదయుక్తమ్‌ ı 
అతి బహుచతురంగ సైన్యమేతద్భ గవతి భక్తిభరేణ తేర్భయామి I 


Sy ఉపచారఫూజ 15) 


శ్రీగురు మదనానంద సరస్వతీ పీఠము 
శ్రీమహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ బాలాత్రిపురసుందరీ రాజరాజేశ్వరీ భవానీచంద్రమౌళీశ్వర 
దేవతాభ్యోనమః ॥ చతురంగ సైన్యం SER ıı (57) 
49.దుర్గమ్‌ 
ER పరిఘీకృత సప్తసాగరం బహుసంపత్సహితం ముయాంబతే ı 
విపులం ధరణీ తలాభిదం |ప్రబలం దుర్గమహం సమర్సయే I 
శ్రీమహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ బాలాత్రిపురసుందరీ రాజరాజేశ్వరీ భవానీచంద్రమౌళీశ్వర 
దేవతాభ్యోనమః 1 దుర్గం సమర్సయామి 1 (48) 
50.835» 
శ్లో  శతప త్రయుతైస్స్వభావశీతైరతి సౌరభ్యయుతైః పరాగ పీతైః 
BR) ముఖరీకృతైరనంతైర్యజనై స్వాం జగదంబ నీజయామి ॥ 
శ్రీమహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ బాలాత్రిపురసుందరీ రాజరాజేశ్వరీ భవానీచంద్రమౌళీశ్వర 
దేవతాభ్యోనమః I వ్యజనం SO I (49) 
3.5, పాత్ర రూఏ నటనమ్‌ 
ER (భమవిలుళిత లోల కుంతలాళీ AXIS నూల్య వికీర్ల రంగ Inn: 
ఇయముతి రుచిరా నటీనటంతీ తవ హృదయే ముదమాతనోతు మాతః ı 
ముఖకనుల విలాస లోలవేణీ నిలసిత నిర్ణిత లోల SONST: 
యునజనసుఖకారుచారుశీలా భగనతితేపురతో నటంతి బాలాః ॥ 
EM (భనముదలికుల తుల్యాలోల ధమిిల్లభారా 
DS ముఖకనులోద్యద్దిన్యలానణ్య పూరాః ı 
అనుపమిత HIN వారయోషానటంతి 
పరభ్సత కలకంఠ్యస్తేస్తు SS పాత్రమ్‌ 1 
శ్రీమహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ బాలాత్రిపురసుందరీ రాజరాజేశ్వరీ భవానీచంద్రమౌళీశ్వర 
దేవతాభ్యోనమః ॥ దృక్సాన సాత్ర రూప నటనం SATA ॥ (50) 
52.నాట్యమ్‌ 
శ్లో, రుచిర కుచ తటీనాం నాట్యకాలే నటీనాం KAT LES ప్రత్యహం ప్రాదురాసీత్‌ 
ధిమికి ధిమికి దిద్ది 88 దిద్ది ద్దిదిద్ది ans Ans తత్త 3 ధెయ్యేతి శబ్దః ॥ 
శ్రీమహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ బాలాత్రిపురసుందరీ రాజరాజేశ్వరీ భవానీచంద్రమౌళీశ్వర 
దేవతాభ్యోనమః I నాట్యం సనుర్భయామి Il (51) 
53. మృదంగ వాద్యమ్‌ 
శ్లో  ఢమరు డిండిమ జర్భర రుల్లరీ మృదుర వద్దగడ ద్రగడాదయః 
Ha రూంకృత రవూంకృత రవూంక్స తైరహుదయం హృదయం సుఖయంతు తే ॥ 
శ్రీమహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ బాలాత్రిపురసుందరీ రాజరాజేశ్వరీ భవానీచంద్రమౌళీశ్వర 


చతుష్తష్టి ఉపచారపూజ 16) 


శ్రీగురు మదనానంద సరస్వతీ పీఠము 
దేవతాభ్యోనమః 1 మృదంగ వాద్యం సమర్సయామి I (52) 
ర54.గంధర్వకన్యాగానమ్‌ 
EM వనిపంచీషు సప్తస్వరాన్‌ వాదయంత్య స్తనద్యారి గాయంతి గంధర్వకన్యాః | 
క్షణం సావధనేన చిత్తేన మాత స్పమాకర్ణయత్వం మయా ప్రార్థితాసి ॥ 
శ్రీమహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ బాలాత్రిపురసుందరీ రాజరాజేశ్వరీ భవానీచంద్రమౌళీ శ్వర 
దేవతాభ్యోనమః 1 గంధర్వ కన్యా గానం సమర్సయామి I (53) 
55.అనేకవిధ వాద్యాని 
ER అభినయ కమనీయెర్నర్తనైర్నర్తకీనాం క్షణమపిరమయిత్వా చేత Lö 
స్వయమహముతిచి తైర్నత్య TASÄT: భగవతి భవదీయం మానసం రంజయామి ॥ 
శ్రీమహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ బాలాత్రిపురసుందరీ రాజరాజేశ్వరీ భవానీచంద్రమౌళీశ్వర 
దేవతాభ్యోనమః ॥ అనేకవిధ వాద్యాని శ్రానవయామి ॥ (54) 
56.క్షమాపణమ్‌ 
శ్లో _తవదేవి గుణానువర్లనే చతురానో చతురాననాదయః 
తదిహైక ముఖేషు జంతుషు స్తవనం కస్తవకర్తుమీశ్వరః I 
శ్రీమహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ బాలాత్రిపురసుందరీ రాజరాజేశ్వరీ భవానీచంద్రమౌళీశ్వర 
దేవతాభ్యోనమః ॥ క్షమాపణం సముర్సయామి ॥ (56) 
57.550,90 DAMM 
Ju అధథమనమణిమయ నుంచకాభిరామే కనకమయ IMS రాజమానే ı 
ప్రసరదగరు ధూపధూపితేస్మిన్‌ భగవతి భక్తగృహౌస్తు తే నివాసః ॥ 
శ్రీమహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ బాలాత్రిపురసుందరీ రాజరాజేశ్వరీ భవానీచంద్రమౌళీ శ్వర 
దేవతాభ్యోనమః ॥ భక్తగృహ నివాసం సమర్సయామి॥ (57) 
58.సువర్ణ పర్యంకోపదేశనమ్‌ 
శ్లో ఏతస్మిన్‌ మణిఖచితే సువర్లపీరే BT భయవరదౌ నిధాయ పాదౌ । 
విస్తీర్లే మృదుల తరోత్తరచ్చ దేస్మిన్‌ పర్యంకే కనకమయే DAS మాతః ॥ 
శ్రీమహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ బాలాత్రిపురసుందరీ రాజరాజేశ్వరీ భవానీచంద్రమౌళీశ్వర 
దేవతాభ్యోనమః ॥ సువర్ల పర్యంకోపచేశనం సమర్పయామి ॥ (58) 
59.పాదయోః లాకారంజనమ్‌ 
శ్లో 850 సరోజ చిహ్నయోః పదయోర్శిర్దిత పద్మరాగయోః 
అతితరక్తతలైరలక్తకైః పునరుకాం రచయామి రక్తతామ్‌ I 
శ్రీమహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ బాలాత్రిపురసుందరీ రాజరాజేశ్వరీ భవానీచంద్రమౌళీ శ్వర 
దేవతాభ్యోనమః ॥ పాదయోః లాక్షారంజనం SEHE ॥ (59) 


BOY ఉపచారపూజ 


శ్రీగురు మదనానంద సరస్వతీ పీఠము 
60.గండదూష జల పొత్రమ్‌ 
ER అధమాతరుశిరవాసితం నిజతాంబూల రన రంజితన్‌ ı 
తపనీయనుయేహిపట్టకే ముఖ గండూష జలం నిధీయతాన్‌ ॥ 
శ్రీమహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ బాలాత్రిపురసుందరీ రాజరాజేశ్వరీ భవానీచంద్రమౌళీశ్వర 
దేవతాభ్యోనమః 1 గండూష జల పాత్రం సనుర్సయామి Il (60) 
61.సుఖశయనమ్‌ 
ER క్షణముథ జగదంబ మంచకేస్మిన్‌ మృదుతర తూలికయా నిరాజమానే 
అతిరహసి ముదా శివేనసార్థం సుఖశయనం కురుమాం హృదిస్మరంతీ I 
శ్రీమహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ బాలాత్రిపురసుందరీ రాజరాజేశ్వరీ భవానీచంద్రమౌళీశ్వర 
దేవతాభ్యోనమః 1 సుఖశయనం సనుర్సయామి I (61) 
62.ప్రార్థనమ్‌ 
శ్లో  చతుర్చుజాం త్రిణేత్రాం చ నరదాభయధారిణీం 
సింహారూఢాం మహాదేనీం సర్రైశ్వర్య ప్రదాయనీం f 
శ్లో॥ _ముక్తాకుందేందుగౌరాం నుణినుయనుకుటాం రత్సతాటంకయుక్తామ్‌ 
అక్షస్రక్సుష్పహస్తానమభయనరకరాం చంద్రచూడాం త్రినేత్రామ్‌ I 
నానాలంకార యుక్తాం HOSE మణిద్యోతిత స్ప్వర్లపీఠాం 
సానందాం సుప్రసన్నాం త్రిభువన జననీం చేతసా చింతయామి ॥ 
శ్రీమహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ బాలాత్రిపురసుందరీ రాజరాజేశ్వరీ భవానీచంద్రమౌళీశ్వర 
దేవతాభ్యోనమః I ప్రార్థనం SHOT I (62) 
63.మమ హృదయ నిత్యనివాసమ్‌ 
శ్లో ఏషాభక్యా తన విరచితా యా మయాదేని పూజా 
స్వీకృత్వేనాం సపది సకలాన్మేపరాధాన్‌ క్షమస్వ 
న్యూనం HESS కరుణయా పూర్ణతా మేతు సద్యః 
సానంద మే హృదయ కమలే తేస్తు నిత్యం నివాసః ॥ 
శ్రీమహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ బాలాత్రిపురసుందరీ రాజరాజేశ్వరీ భవానీచంద్రమౌళీశ్వర 
దేవతాభ్యోనమః ॥ నుమ హృదయే నిత్యనివాసం సమర్పయామి ॥ (63) 
64.ప్రసన్నార్హ్యమ్‌ 
శ్లో _పూజామిమాం యః పఠతి ప్రభాతే మధ్యాహ్నకాలే యదివా ప్రదోష । 
ధర్మార్థకామాన్‌ పురుషోలభేత దేహావసానే శివభానమేతి ॥ 
ER పూజామినూం పఠేన్నిత్యం పూజా కర్తుమనీశ్వరః 
పూజాఫలనువాస్నోతి వాంఛితార్థం చ నిందతి 
ప్రత్యహం భక్తి సంయుకో యః పూజన మిదం పరేత్‌ 


చతుష్షష్టి ఉపచారపూజ 15) 


శ్రీగురు మదనానంద సరస్వతీ పీఠము 
వాగ్వాదిన్యాః ప్రసాదేన వత్సరాత్సకనిర్భవేత్‌ N 
పుత్రాన్‌ దేహి యశోదేహి సౌభాగ్యం దేహి సువ్రతే 
కాళికాళి మహాకాళి వికరాళి నమోస్తుతే ı 
త్రైలోక్య జనని (త్రాహి వరదే భక్తనత్సలే 
NETT, zo మయాదత్తం మహాలక్షి | నమోస్తుతే ॥ 


శ్రీమహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ బాలాత్రిపురసుందరీ రాజరాజేశ్వరీ భవానీచంద్రమౌళీశ్వర 
దేవతాభ్యోనమః ॥ KETTE సమర్పయామి ॥ (64) 


EM 


ER 


యా IN మధుకైటభ EHE) యాచండ ముండాపహా 
యా మాయా మహిషాసుర ప్రమధథనీ యారక్తబీజాపహాో ı 
యాసాశుంభ నిశుంభసూదనకరీ యాదేవదేవార్చితా 
సా దేవీ మమసాతు దేహమఖిలం మాతా సదా చండికా ॥ 
కుంకుమేన KT చందనేన నిలేపితే 

బిల్వప త్రార్సితే 53 SC త్వాం శరణాగలెః ॥ 
ఆయుర్దేహి యశోదేహి పుత్రాన్‌ పొత్రాన్‌ ప్రదేహి మే 
సర్వమంగళదే దేని యశోదేహి ద్విషోజహి I 

సర్వాన్‌ కామాన్‌ ప్రదేహిత్వం సర్వసౌభాగ్యదాయిని 

తాప త్రయోద్భ వందుఃఖం నుమచాశు నివారయ ॥ 

విష్ణు వక్షస్థలే నిత్యం యధథాత్వం సుస్థిరాభవేః 
తథాత్వమచలానిత్యం HIT సర్వదా వస ॥ 
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వరీ 
యత్పూజితం మయాదేని పరిపూర్ణం తదస్తు మే ॥ 


అనేన చతుష్షష్ట్యువచార వూజనేన సర్వాత్మకాః శ్రీమహాకాళీ మహాలక్ష్మీ మహా సరస్వతీ బాలా త్రిపుర 
సుందరీ రాజరాజేశ్వరీ భవానీచంద్రమౌళీశ్వర దేవతాభ్యః నుప్రీతా WEHT) వరదా భవతు ॥ 


చతుష్తష్టి ఉపచారపూజ 


